నవ శిక్షత సాహిత్యమాల 


పట్టు పురుగుల పెంపకం 


రచన 
వి. వెంకటప్పయ్య 


[తాలు 
డి.క. దాస్‌ 





ఇరు నా వై శిల 
భా 
వ NOE 

A ails wun? 


boa | 


| wR 





నెషనల్‌ బుక్‌ ట్రై: ఇండయూ 


ఈ పుస్తకం రాష్ట్రవయోజనఎన్యా వనరుల కందం, చబాదరాబాదు, 
ఆం(ధ(పదేశ్‌ మరియు నేషనల్‌ బుక్‌ (టస్ట్‌, ఇండియా సంయుక్తంగా 
నిర్వహించిన వర్క్‌షాప్‌లో తయారు చేయబడినది. 


ISBN 81-237-2671-6 

[ప్రథమ ము[దణ 1999 (శక 1920 

అ ఎ. వెంకటప్పయ్య. 1999 

Pattu Purugula Pempakam (Telugu Original) 

రూ. 7.00 

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, ఎ-5, (గీన్‌పార్క. 
న్యూఢిల్లీ - 110016 ద్వారా (పచురింపబడినది. 





పట్టు పురుగుల పెంపకం 
రెతుకు పండించటం ఆనందం. అ పంట కైనా తగినంత et 
కావాలి. రాను రాను సిటివనరులు తరిగిపోతున్నాయి. కనుక 
అణ్న పంటలూ పండటం లదు. రతుకు ఆదాయం తరిగివో 
తుంది. కనుక కొత్త మార్గాలు ఆలోచించాలి. నిటి వసతి తగి 
నంత లేకపోయినా ఆదాయం వచ్చే మార్గాలు చూడాలి. అలా 
ఆదాయం వచ్చేవి కొల్న ఉన్నాయి. వాటిలో పట్టు పురుగు 
అను పెంచడం ఒకటి. పట్టు పురుగులకు మల్చరి ఆకు ఆహారం. 
కనుక మల్చరి తోటల పంపకం గరించి ముందుగా తెలుసు 


కుందాం. 


మల్చరి తోటల పెంపకం 

దీనినె మల్చరీ వ్యవసాయం అంటారు. పట్టు పురుగులకు 
మల్చరీ ఆకు ఆహారం. ఈ ఆకు బాగా లభిస్తనె పట్టు పురు 
గులు ఎదుగుతాయి. మల్చరి ఆకు పెంపకానికి మంచి నెల 
కావాలి. రాయలస్‌మ గరప నేలలు మంచివి. కోసా ఎర నేలలూ 
మంచివే. లెలంగాణా దువ్వ భూములు ఇంకా మంచివి. దీనికి 
చవుడు నెలలు పనికి రావు. నీరు నిలవడం వల భూములు 
ఉపయోగించవు. నల్ల రేగడి భూమిలో ఇవి పెరగవు. తడి, 


3 


పొడి గరప నెలలు, 'ఎ[రనెలలు - ఇందుకు మంబ. వాలుగా 
ఉన్న నెలలో కూడ సాగుచేయవచ్చు. ఐతే వాలుకు అడ్డంగా 
నాళ్ళు చేయాలి. కాలువలు చేయాలి. అనువైన సాగు పద్ధతి 
చెపట్టాలి. అనుభవం గల వారి సలహా పాటించాలి. 


తోటల పరిసరాలు 

మల్చరి తోటలను బాగా పెంచాలి. ఆకులు ఎంతో నున్నుత 
మైనవి. అతి జాగత్తగా ఏటిని కాపాడాలి. ఇరుగు - పొరుగూ 
కలుషితం కారాదు. రోడ్డు పక్క పంచరాదు. దుమ్ము ఆకుపై 
పడితే పెరగవు. కర్మాగారాల మురికి నీరుతో వీటిని తడప 
రాదు. ఆ నిరు ఆకులకు సరిపడదు. పాగ గొట్టాల మస ఆకు 
లపై పడరాదు. మసిపడితే ఆకులు పనికి రావు. ఇమ్మ, దదాక్ష 
లకు పురుగు మందులు వాడతాం. ఆ తోటలకు దూరంగా ఈ 
తోటలు పెంచాలి. మనం మిరప పంటలసాం. పొగాకు పంట 
వెసాం. ఈ రెంటినీ కలిపి మల్చరి వేయరాదు. ఇది య[శమ 
నాగుకు పనికి రాదు. మల్చరీని వేరుగా పెంచాలి. అతి జాగ 
త్తగా పెంచాలి. అప్పుడు ఆకు పనికి వస్తుంది. పట్టు పురు 
గులు బాగా తింటాయి మల్ఫ్సరీ ఆకుల్ని. బాగా పెరుగుతాయి. 
పట్టుదారాన్ని ఇసాయి. రెతుకు ఆనందం కలిగిసాయి. 


నాగు భూమి తయారీ 

మల్ఫరీ వ్యవసాయం లాభదాయకం. అందుకు భూమిని తయారు 
చేయాలి. ముందుగా భూమిని బాగా దున్నాలి. వన్నలా మెత్తగా 
దున్నాలి, అపుడు ఆకుకు కొదవ ఉండదు. గడ్డి, కలుపు, 
మొక్కలు, రాళ్ళు ఎరి వేయాలి. పొలాన్ని బాగా ఆరనివ్వాలి. 
తిరిగి దున్నాలి. తదుపరి ఎండ బెట్టాలి. ఒకటి రెండు రోజు 
లలో నాటుదాం అనుకొని ఎరువు వేయాలి. పశువుల ఎరువు, 


4 









hy 
lt iy 


/ 





f RE ae a య 
వాపు మ ని 
sr FF న నం 

యామ్‌ సనా 
యే ౫ 


కంపోస్టు ఎదైనా తగినంత వేయాలి. సమంగా కలియదున్నాలి. 
“త్తర దక్షిణ దిశగా సాళ్ళు చేయాలి. కాలువలు చేయాలి. 
నాలు వెడలు అడుగున్నర ఎగా ఉండాలి. కాలువ లోతు 
తొబ్బ్ముది అంగుళాలు ఉండాలి. నిట్‌లో ముంచి కమ్మలు 
నాటాలి. ఇందుకు ఎం. 5 వంగడం మంచిది. తరువాత పలు 
చటి తడి పెట్టాలి. కొమ్మ బాగా బతుకుతుంది. పది రోజులు 
చూడాలి. చనిపోయిన కొమ్మలుంటే మరల నాటాలి. అవస 
రాన్న బట్టి నిరు పెట్టాలి. ఇసుక నెలలొ తక్కువ నిరు చాలు. 
గరప నెలలలో ఎక్కువ నరు కావాలి. 


5 


మొక్కల పోషణ. 

మల్చరీ మొక్కలను బాగా చూడాలి. ఎదుగుదల గమనిం 
చాలి. నీరు సరిపోతున్నదేమో చూడాలి. చడ ఏడలు 
చేరుతున్నావెమో గమనించాలి. మల్ఫరీ తోటకు ఎరువు తగి 
నంత వేయాలి. మాగిన ఎరువు మంచిది. లెదా రసాయన 
ఎరువు వాడవచ్చు. ఏ కంపెనిదైనా సరె సత్రజని : భాస్వరం: 
పొటాష్‌, 120 : 50 : 50 పాళ్ళలో ఉండాలి. ఎరువు ఐదు 
సార్లు వేయాలి. మొదటిసారి కలుపు తిశాక - రెండవసారి 
మొదటి కోత తరువాత - మూడవసారి రెండవకోత తరువాత 
- నాలుగవసారి మూడవకోత తరువాత - ఐదవసారి నాలు 
గవ కోత తరువాత వెయాలి. ఎరువులను చల్లరాదు. మొక్క 
(పక్క భూమిలో వేయాలి. ఆ పెన మట్టి కప్పాలి. అప్పుడు 
మొక్కకు బాగా చెరుతుంది. బలం సమకూరుతుంది. 


మల్చరీ ఆశించే చడ,పడలు 

ఈ తోటలను బాగా పెంచాలి. దీనికి చీడ-పీడలు జాని. ప 
మాత్రం అ(ద్ధ చేస్తే ఆకులు మిగలవు. దీనికి పలురకాల 
చిడలు ఆశినాయి. బూడిద తెగులు (పయాదమెనది. ఇది 
ఆకు అడుగు భాగాన చేరుతుంది. ఇది ఆశిస్తే ఆకులు త్వరగా 
రాలివోతాయి. ఆకుమచ్చా తెగులు వర్షాకాలం వస్తుంది. ఆకు 
లు గోధుమ రంగు మచ్చలు ఎరుడతాయి. ఇలాంటి ఆకు 
లను పట్టు పురుగులు తినవు. తుక్రా తెగులు సోకితే పెరుగు 
దల ఉండదు. ఆకులు మాడిపోతాయి. మొక్కలు చనివోతాయి.. 
ఎ[ర గొంగళిపురుగు ఆకులను తిని వేస్తుంది. మనకు ఏమీ 
మిగలనియవు. ఈ చీడలన్నీ ప్రమాదమైనవే. వీటిని రూపు 
మావాలి. ముందునుంచి జాగగత్త పడాలి. పెద్దల సలహా తీసు 
కొను మందులు చల్లాలి. ఈ మందులు విషమయం. అందు 

6 


చేత తగు జాగత్తతోచల్లాలి, మందు మన శరీరానికి తగులనీ 
యరాదు. ఆ గాలి మనకు సోకరాదు. 


ఎన్నినార్లు కత్తిరించాలి ? 

మల్చరి మొక్కలు బాగా పెరగాలి. గుబురుగా పెరగాలి. కావలి 
సన దిధంగా పెరగాలి. దిగుబడి, నాణ్యత పెరగాలి. అందుకు 
దీన్ని కతిరించాలి. జూన్‌-జుల మాసాలలో ఒకసారి కతిరించాలి. 
నవంబరులో రెండవసారి కత్తిరించాలి. అదె నెలలో సెలమట్టా 
నికి నరికెయాలి. అప్పుడు మిగిలిన ఆకులన్ని తీసేయాలి. 


పురుగుల జీఐత చక్రం 
పురుగుల జీవితం ఎచిత్రంగా ఉంటుంది. ఈ జీవితం 
నాలుగు దశలలో ఉంటుంది. మొదటిది గుడ్డు దశ. రెండవది 


పటు 
(un) 

పటు 
(ఆ) 











ris hie ty = Wace Nd 

గ్ర న. a: WTO నవం, - 
Ag... PEARS ST - 
Treg! న er: he ఓ 


డే bp 3 క wT HP నం wor 
ణా జ క mer Cay weg 
EE | ల నాకర థె 

త లల మ న ల న్న ర్‌. గా” BEN! a Fs పాష 

3 ం ల్ల ను వ -F | 
స్‌ bd ae, Fe FS A! FP rrr hha క ల మనే గో వ పై 
వ మున్న షై ల car ఆనా 3 గ్‌ 
is జ 0 గ్ర rn 
౯ 
" jia 






క - ల! a 
3 IHF 
ere TE 


"fay 


ay 





ల్‌ నెల నల్‌ 
| i 
గై. 


బం CE: 
న ల 


ర్ల 


Tans 
th న 
వచ వర Fr 


క్త 


జ్‌ 


క వ 
dng 
వా 








పట్టు పురుగు భశ. పట్టుకాయ దశ మూడవది. రెక్కల పురుగు 
దశ నాలుగవది. రెక్కల పురుగు 3౨౨౦ నుంచ 600 గుడ్డు 
పెడుతుంది. ఇవి పది రోజులలో పొదుగుతాయి. అపుడు 
పట్టు పురుగులు బయటకు వనాయి. ఆ బల్లపురుగులు చన్న 
నల్లి చమలలాగా ఉంటాయి. శరీరమంతా వెంటుకలు ఉంటాయి. 
రెండు మూడు రోజులలో వెంట్రుకలు రాలిపోతాయి. ఆ పల్ల 
పురుగులు ఆకులు తినడం వవారంభినాయి. ఈ దశ దాదాపు 
25 రోజులు. పట్టుకాయ దశ చేరేసరికి బరువు పెరుగుతుంది. 
ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ దశలో పురుగులు చర్మం 
విడుస్తాయి. నాలుగు సార్లు విడుసాయి. పట్టుకాయ దశ అలాగే 
ఉంచండి. పదిరోజులు చాలు. అందులో నుండి రెక్కల పురుగు 
బయటికి వస్తుంది అది పట్టు పురుగు జీవితం. రంగు రంగుల 
జీవిత చ[కం. 


పట్టు పురుగుల జాతులు 

ఇవి మూడు జాతులు. అవి దేశవాళీ జాతి, విదేశీ జాతి, మిశమజాతి. 
'దెశవాళి మార్పులను తట్టుకుంటుంది. ఎటికి రోగాలు అంతగా 
రావు. పెంచటం తేలిక. ఆకు ఖర్చు ఎక్కువ. ఈ కాయలు చిన్న 
విగా ఉంటాయి. కనుక పట్టు దిగుబడి తక్కువ. దారం నాణ్యత 
బాగా ఉంటుంది. విదేశీ జాతి మంచిదే. ఇందు పట్టు నాణ్యంగా 
ఉంటుంది. ఇవి మన వాతావరణానికి బాగా అలవాటు కాలేదు. 
వీటిని పెంచడం కష్టం. ఏటికి రోగాలు బాగా వసాయి. అంతేకాక 
పెంచడంలో నైపుణ్యం కావాలి. (ప్రభుత్వం ఈ జాతిని పోత్స 
హిస్తుంది. పరికరాల ఖర్చులో సబ్సిడి ఇస్తుంది. మూడవ జాతి 
మిశ్రమ జాతి. దీన్ని సంకర జాతి అంటారు. రెండు మంచి లక్ష 
ణాలు దీనిలో ఉన్నాయి. పెంచడం తేలిక. దారం బాగా వస్తుంది. 
రోగాలకు తట్టుకుంటాయి. ఏడాది పొడవునా పెంచవచ్చు. దిగు 


8 


MID కకత న న 
Fats “ న 


ల న్‌ా అలా జలా | 


nr Si GE 


Fee 


if 7, షై 
EE YO oul gaia న గ్‌ గ 
శల వ వ క 


కాళ మ FEM A [నీ 





బడి బాగా ఇస్తుంది. 


శై 


పురుగుల షెడ్‌ 

పురుగుల పెంపకం బాగా పెరిగింది. కొందరు టైం 
ఇళ్ళలో పెంచుతున్నారు. ఇది మంచిది కాదు. కారణం ఎమంటె 
- వీటికి తగినంత వేడి కావాలి. సరిపడినంత గాలి కావాలి. 
షడ్‌ ఎప్పుడూ చెత్తలకుండా ఉండాలి. ఇందుకు షెడ్‌ అను 
కూలం. 


en 


టు 
ఇ 
న 


కావలిసిన పరికరాలు 

పట్టు పురుగులను కాపాడాలి. ఇందుకు కొన్న పరికరాలు కావాలి. 
boioe కొనుగోలుకు సబ్బిడి లభిస్తుంది. ఐ.టి. వో. ను అడిగి 
తెలుసుకోండి. బమలు పట్టు పురుగులను తింటాయి. చీమల 
నుంచి విటిని కాపాడాలి. అందుకు నీటి డిమా లు కావాలి. 
దిమ్మలలో సరు పోస్తే చాలు. చమలు పెకి పాక అవ ఎరు 
చూచి భయపడతాయి. ఎకరం తోటకు 50 దిమ్మలు కావాలి. 
పురుగులను పెంచడానికి తట్టలు కావాలి. వాటిని వెదురుతో 
చేసారు. ఇవి చదరంగా ఉంటాయి లేదా గుండ్రంగా ఉంటాయి. 
కాయలు కట్టడానక్‌ చం(దికలు కావాలి. చందిక ఆరు ఆడు 
గుల పాడవు ఉంటుంది. నాలుగు ఆడుగుల వెడల్పు ఉంటుంది. 
పని పూర్తయిన వెంటనే భదంగా దాయాలి. ఇవి 10-12 ఎళ్లు 
ఉంటాయి. ఎటిని వెదురుతో చేసారు, ప్రాస్టిక్‌ చందికలు ఇంకా 
పరర: ఇట ఎక్కువ కాలం ఉంటాయి. ఇఐ గాక తటలు, 
పెట్టె, స్పాండు కావాలి. తేమ లోపలి రాకుండా నూ. 
ఫారఫిన్‌ కాగితం కావాలి. ఆకులను ముక్కలు చేయడానికి 
తెట్టు, కత్తి ఏట కావాలి. ఇంకా చబన్న చిన్నవి 5'ణ్న కావాలి. 


10 


గుడ్డ సేకరణ 

ఈ పెంపకంలో మంచి గుడ్లను సెకరించాలి. సేకరించి ముందు 
జ్మాగత్తపడాలి. పభుత్వం గుర్తించిన కెందాల వదన కొనాలి. 
కొన్ని గుడ్డను భదంగా రవాణా చెయాలి. దారిలో ఎండపాొడి 
తగులకుండా చూడాలి. గుడ్డ అట్టలను ఒకదాని పె ఒకటి ఉంచ 
రాదు. అట్టకు అట్టకు మధ్య ఎడం ఉండాలి. గుడ్డుపె వత్తిడి 
పడనియరాదు. గుడ్లలో పిండానికి గాలి తగలాలి. ఏటిని పురు 
గులు పెంచె షడ్‌లో ఉంచాలి. ఎండ ఎక్కువగా ఉంటె తడి 
బట్ట కప్పాలి. బట్ట ఆరిపాతె తడిపి వరల కప్పాలి. ఇలా వేడి 
తగెవరకు చెయాలి. ఆ విధంగా గుడ్డను కాపాడాలి. పొదిగే 
దాకా కాపాడాలి. 


తట్టలు శుభ్రంగా ఉంచడం 

పట్టు పురుగులు తట్టలలో బంచుతారు. అచ్చటి మలం వేసాయి. 
వాడిపోయిన ఆకులు, విగిలిన ఆకు ముక్కలు అచ్చట ఉంటాయి. 
అలాగే ఉంచాం అనుకోండి. ఆకులు కుళిపోతాయి. మలం 
చెడు వాసన వస్తుంది. వాతావరణం చెడవోతుంది. కనుక 
తట్టలు ణుభంగా ఉంచాలి. మొదటి దశలో రోొజుకోసారి, రెండవ 
దశలో రెండుసార్లు, మూడవ దశలో మూడుసార్లు, నాలుగు-ఐదు 
దశలో ప్రతిరోజు శుభపరచాలి. 


పట్టు పురుగు పొర విడవడం 

ఈ పురుగులు నాలుగు సార్లు చర్మం ఎడున్తాయి. పురుగు 
పెరుగుదలకు అనుగుణంగా చర్మం నాగుతుంది. పాత చర్మం 
విడుస్తుంది. మరల కొత్త చర్మం తయారవుతుంది. పాముకు 
బుసంలా ఈ పని జరుగుతుంది. పొర విడిచే ముందు నిగ 
నిగలాడుతుంది. కొద్దిగా ఎరుపురంగులో ఉంటుంది. తల సన్నగా 


1] 


ఉంటుంది. పురుగులు చురుకుగా ఉండవు. పొర విడిచే ముందు 
తట్టలు శుభంగా చేయాలి. మేత వేయడం ఆపాలి. అన్ని 
సమంగా పెరుగుతాయి. 20-30 గంటలలో పొర ఎడునాయి. 
కొత్త చర్మం నగఇగలాడదు. మడతలు కలిగి ఉంటుంది. తల 
పెద్దగా ఉంటుంది. పొరవిడిచే సమయంలో తట్టలు పొడిగా 





ఉంచాలి, అన్న ఒక దశలో ఉండేట్లు చూడాలి. దశలను బట్ట 
వాటిని వేరుచేయాలి. పొర విడవగానే మేత పెట్టాలి. ఈ పురు 
గుల మొదటి మూడు దశలను చాకీ పురుగుల దశ అంటారు. 
మూడు-నాలుగు దశలను పెద్ద పురుగుల దశ ఆంటారు. ముందు 
చాకీ పురుగులను గురించి Cen 


12 


చాకి పురుగుల పెంవకం 

పట్టు పురుగుల పంపకంలో ఇది కిలక దశ. ఈ దశలో వీటిని 
నేరుగా పెంచాలి. జాగత్తగా సాకాలి. ఈ దశలో పురుగుల 
పెంపకానికి షెడ్‌లో చిన్న గది కావాలి. ఏటికోసం మేతను 
ముక్కలు చెయాలి. అతి బన్న ముక్కలు పట్టాలి. రోజుకు 
నాలుగునార్లు మెత ట్టాలి. మత వెసే ముందు బెడ్‌ ఆరబె 
ట్రాలి. బాగా శుభ పరచాలి. షెడ్‌లో చల్లని వాతావరణం 
ఉండాలి. అతి చలి ఉండరాదు. అలాగే అతి వెడి కూడదు. 
అన్ని దశలలో పురుగులు సెజు పెరుగుతాయి. పెరుగుద 
అను బట్ట సలం పంచాలి. పరుగుదలకు తగిన వసతి 
చూపాలి. అన్ని దశలను కనిపెట్టి ఉండాలి. పెద్ద పురుగులు 
బాగా పెరుగుతాయి. బాగా తింటాయి. ఏటికి తగిన ఆహారం 
పట్టాలి. ఈ దశలో ఆకులు మెపవచ్చు. ముక్కలుగా కత్తిరిం 
చాల్సిన పని లదు. తట్టలు రోజూ సుభపరచాలి. 


పట్టు కాయలు 

ఇది చివరి దశ. ఈ దశలో పురుగులు తినడం మానెసాయి. 
మలం వదలి వేసాయి. పురుగుల లోపలి పొరలు కనిపిసాయి. 
లెత పసుపురంగులో ఉంటాయి. కొద్దిగా వొడుగు తగ్గుతాయి. 
తలలు _పకెత్తి ఆడేస్తుంటాయి. ఇలాంటి పురుగులను ఎరాలి.. 
చందికలలోకి మార్చాలి. అచ్చట కాయగా మారిపోతాయి. 
పట్టు చుట్టగా ఎర్పడుతుంది. ఇదె పట్టుకాయ. ఈ పట్టుకా 
యల నుంచ దారం తిసారు. దిన్ని రీలింగ్‌ అంటారు. ఇది 
అలవాటైన పదం. చర్కాలకు ప్రభత్వం సబిడి ఇస్తుంది. 


బ్యాంకులు రుణం ఇనాయి. 





లా 


డ,బడలు 
బు పురుగులు నున్నితమైనవి. ఏటిని చిడ,ఏడలు ఇల్లే ఆశి 
యి. బాగా నష్టం కలగినాయి. కనుక చాలా జా(గత్తగా 


—/.) 


Tr న 
క్‌ నంగ 


౦చాలి. పురుగులకు నష్టం కలిగించెవి చాలా ఉన్నాయి. 
వాటిలో ఊజీ ఈగల బెడద బాగా ఉంటుంది. ఇళ్ళల్‌ ఈగల 
కంటె పదగా ఉంటాయి. మగ ఈగల వొట్టి సన్నగా ఉంటుం 
ది. ఆడ ఈగల పొట్ట వెడల్పుగా ఉంటుంది. రొమ్ముపై 
చారలుంటాయి. ఈ ఈగలు సంతానాన్ని బాగా పెంచుతా 
యి. ఈగల గుడ్డల నుంచి లదైెపురుగులు బయటికి వసా 


14 


యి. ఇఐ పట్టు పురుగు శరీరంలో చేరతాయి. కప్పు పదార్ధం 
అంతా తింటాయి. పట్టు పురుగులును పరగ. తస నుక 
తొలి దశలో జాగత్త పడాలి. ఈగలు రాకుండా చూడాలి. కిటికిలకు 
జాలీ వియాలి. ఈగలు [పవశిసే పట్టుకోవాలి. వెంటన చంపే 
యాలి. షెడ్డు పై కప్పు నుంచి కింద దాకా నైలాన వల కట్టా 
లి. అన్ని జాగత్తలూ తసుకోవాలి. కొన్ని రొగాలు వస్తాయి. 
ఎది వచ్చినా డాక్టర్‌ సాయం కోరాలి. 


వచ్చె రోగాలు 

పట్టు పురుగులకు చాలా రోగాలు వస్తాయి. కొన్ని పయాదమె 
నవీ ఉన్నాయి. ఉదర కోశంలో కలిగే రోగం - అపరి సు[భం 
వలన కలిగే రోగాలు - పాలు కారు రోగం - బూజు రోగం 
ఇలా పలు రోగాలు విటిని ఆశిసాయి. ఎ రోగం ఆశించినా 
త్యరపడాలి. ఆలస్యం చేయరాదు. సాంత వెద్యం చేయరా 
దు. తెలిసన వారి సం[పదించాల. 


అముబోళే అడవి 
మునకు పట్టు పంట బాగానే ఉంది. ఎడాది 30 వెల టన్నులుంది. 


కారాల. కర త అమ్మె వాటికి ధర ఉండదు. ఎంత 

పెటి కొనేవి కొనాలి. అడుగడుగున దళారీల బెడద. 
దీని నుంచి బయటపడాలి. అందుకు ఒకటి మార్గం. పట్టు 
కాయలు దళారిలకు ఆమ్మరాదు. మార్కెట్‌ యార్డులో అమ్మాలి. 
ఈ యార్డులు చాలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలొ హిందూ 
పురం, ధర్మవరం. కదిరి, ఓబుల్‌ దెపర చెరువు. చిత్తూరు 
జిలాలో మదనపలి, కర్నూలు జీతాల ఆత్మకూరు, కడప 


గూ 


న రాయచోటి, వరంగల్‌ జిల్లాలో హస ుసు కరడ; కృష్ణా 
15 


జిల్లాలో విజయవాడ మరియు హైదరాబాదు - ఇలా ఎన్నో 
ఉన్నాయి. ఈ కెందాలలో వేలం జరుగుతుంది. వెలంలో 
అమ్మితే రైతుకు లాభం. న్యాయమైన తూకం. రైతు అనం 
దంగా ఉంటాడు. - 





ల... 
ము న... లగ. అలా 





Lasertypeset at Unique Graphiws. 2 3 Old Rapnder Nays: Mew Delhi: - 60 and 
printed at Shivam Offset Press. A-12:] Narama Phase-|[. New Delhi - 28 





